Registered No. HSE -49/ 2016 


దేశ్ 
ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


FAC 


T 


ANDHRAP 
! 


GICATE 


आध्रप्रदेश 


Femina 


PRADESH 


A 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


గా 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No. 11 


AMARAVATI, FRIDAY, MARCH 13, 2020 


G.803 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


REVENUE DEPARTMENT 

( Land Acquisition) 
PRILIMINARY NOTIFICATION 


RC.No. B / 31712019 


Date : 10 - 12- 2019 


ప్రకాశం 
జిల్లా 
భూసేకరణ ప్రకటన 


ఫారం నెం . VI ( ఎ ) 
( 2013వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ , పునరావాసం, పునఃస్థాపనలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు 
పారదర్శకత చట్టంలో సెక్షన్ 11(1 ) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 19 , సబ్ రూల్ (1 ) ననుసరించి ) 

ప్రాథమిక ప్రకటన 
ఈ దిగువ నుదహరించిన షెడ్యూలు దాఖలా భూములను ప్రజా హిత ఉపయోగార్థం అనగా పూల సుబ్బయ్య వెలిగండ ప్రాజెక్టు , క్రింద 
5యల్ లో 4 ఆర్ మేజర్ తీగలేరు కాలువ నిర్మాణంలోని భాగముగా దోర్నాల మండలము కటకానిపల్లి గ్రామములోనికాలువ పోవుచున్నందున 
శ్రీయుత స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) , పూల సుబ్బయ్య వెలిగండ ప్రాజెక్టు , ఒంగోలు వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున , 2013 
సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ పున:రావాసం, పున :స్థాపనలో న్యాయపరమైన నష్టపరిహరం పొందే హక్కు పారదర్శకత చట్టంలో 
సెక్షన్ 11 (1) న నిబంధనలనుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా నోటీసు 
జారీచేయడినది . 

పైన పేర్కొనిన చట్టంలోని సెక్షన్ 3 (ఇ )మరియు రూల్ 2(బి ) క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించిన ప్రత్యేక ఉపకలెక్టరు 
(భూసేకరణ ) పూల సుబ్బయ్య వెలిగండ ప్రాజెక్టు , ఆర్ అండ్ ఆర్ యూనిట్ , మార్కాపురం వారికి , వారి సిబ్బందికి మరియు పనివారలకు ఆ 
భూముల భూసేకరణకైసెక్షన్ క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించుటకు అధికారము ఇవ్వబడినది . 

పై చట్టంలోని సెక్షన్ 11( 4) ననుసరించి , ఈ ప్రాధమిక ప్రకటన వెలుబడిన తేది నుండి శ్రీ ప్రత్యేక ఉపకలెక్టరు (భూసేకరణ ) అధికారి 
వారి ముందస్తు అనుమతి లేనిదే , ఏ వ్యక్తి ప్రకటనలో తెలిపిన భూమిని ఏవిధమైన అమ్మకం | కొనుగోలు ( 

క్రయవిక్రయములు లేదా ఏవిధమైన 
లావాదేవీలుజరుపరాదని తెలియజేయడమైనది . 

పై చట్టంలోని సెక్షన్ 15 ననుసరించి భూసేకరణ ఏమైనా అభ్యంతరములు | ఆక్షేపణలు ఉన్న యెడల సంబంధించిన వ్యక్తి / వ్యక్తులు ఈ ప్రకటన 
ప్రచురించబడిన తేది నుండి 60 ( అరువది ) దినములోగా శ్రీ స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) అధికారి వారి ఎదుట అభ్యర్ధనలుదాఖలు చేసుకొనవచ్చును . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE, March 13, 2020 


చూసితి 


విస్తీర్ణం 


0. 31 


165 / | మిర్చి 


182 | 343 | 


165 / 


182 || 


343 


మిర్చి 


1 


ఇనాం 


282/ 


జొన్న 


184 / 1 


పత్తి 


షెడ్యూలు 
జిల్లా: ప్రకాశం 

మండలము :దోర్నాల గ్రామము నెం : కటకానిపల్లి 
క్రమ | సర్వే | పూర్తి తరగతి / భూసేకరణ సంబంధిత అసామీ పేరు , సంబంధిత అసామీ పేరు సరిహద్దులు చెట్టు 
సంఖ్య నెం.| | విస్తీర్ణం క్రింది | ( పట్టాదారు) మరియు | ( అనుభవదారు ) మరియు | ఉతర | దకణ | తూరు | పడమర 

మరియు 
చిరునామా చిరునామా 

కట్టడముల 
సడిసెం. | య . నెం . ఎ . సెం . 

వివరాలు 
| 1 | 2 | 3 4 5 

6 

8 | 9 | 10 | 11 12 
1 | 165 | 5 . 60 

సర్కా రు || 

| దండా శ్రీనివాసరెడ్డి | దండా శ్రీనివాసరెడ్డి 
పుంజ 

తండ్రి వెంకటేశ్వర్లు | తండ్రి వెంకటేశ్వర్లు 
0. 21 బత్తుల ఎడుకొండలు - బత్తుల ఎడుకొండలు 

తండ్రిపెద్ద వెంకటయ్య తండ్రిపెద్ద వెంకటయ్య 
రావెళ్ళ వెంకట లక్ష్మమ్మ |రావెళ్ళ వెంకట లక్ష్మమ్మ 

165 / 
0 . 40 

182 
భర్త వెంకటేశ్వర్లు |భర్త వెంకటేశ్వర్లు 

మిర్చి 
దూదేకుల నాసరమ్మ | దూదేకుల నాసరమ్మ 
182 6 . 80 0. 60 

183 
పుంజ 

భర్త మౌలా | భర్త మౌలా 
3 | 184 || ఇనాం 

ఆరేపల్లి సుబ్బయ్య 
5. 11 0. 23 

ఆరేపల్లిసుబ్బయ్య 

| 183 | 154 || 184 /1 || జొన్న 
పుంజ 

తండ్రి నరసయ్య తండ్రినరసయ్య 
4 |171 /1 ] 0. 38 సర్కారు 

పసుపుల వెంగయ్య 
0. 23 

పసుపుల వెంగయ్య 

| 271/1A / 271/ 2B | 324 | 272 పత్తి 
పుంజ 

తండ్రిరామయ్య 
తండ్రి 
రామయ్య 

పసుపుల వెంగయ్య 
5 | 171 /2 / 0 . 08 

సర్కారు 0. 03 

| 271 / 2B | 271/ 3B / 271/2AL 279 
పుంజ 

తండ్రి 
రామయ్య తండ్రిరామయ్య 
6 | 171 /3 / 0. 15 

సర్కారు 0. 02 పసుపుల వెంగయ్య | పసుపుల వెంగయ్య 

| 271/ 2B | 271 / 3A | 271 / 3A 272 పత్తి 
పుంజ 

తండ్రిరామయ్య తండ్రి 
రామయ్య 

బోగెంరాములు 
సర్కారు 
7 ( 172/ 2 || 

బోగెంరాములు 
1. 05 

0. 31 తండ్రి శేషయ్య 

| 272 /24 286 ||| 271 

తండ్రి శేషయ్య 
పుంజ 

258 
దూదేకులగారేట్ | దూదేకులగాలేజ్ 272 / 2 
0 .22 

271 | 258 
తండ్రి మీరా 

తండ్రి మీరా 
8 | 319 /1 | 1. 25 దుగ్గింపుడి వెంకటేశ్వర్లు | దుగ్గింపుడి వెంకటేశ్వర్లు 

319 / 2 
0. 35 

320 

219/10 | 319 /1సి - మిర్చి 
పుంజు తండ్రిగాలెయ్య తండ్రిగాలెయ్య 
దండా సావిత్రి , దండా సావిత్రి 

319/ 20 | 319/ 2 
9 | 319 /2 | 2. 05 

319 /10 | 319 / 24 
ధర వెంకయ్య 

భర్త వెంకయ్య 
అల్లూ రాంభూపాల్ రెడ్డి | అల్లూ రాంభూపాల్రెడ్డి 

318 / 23 | 319/ 2 

319 /12 | 319/ 20 
తండ్రిరామిరెడ్డి తండ్రిరామిరెడ్డి 
దండా సిద్ధమ్మ దండా సిద్దమ్మ 

319 / 20 | 319 / 2 
0.21 

319 / 10 | 319/ 20 
ధర్త ఆవులయ్య భర్త ఆవులయ్య 
సర్కారు 

దండా రమణమ్మ 
10 | 320/2 | 1.13 

| దండా రమణమ్మ 

321 | 319 | 320/ 28 | 320; 2 ) 
పుంజ | 0.44 

పల్లి 
భర్త సుబ్బారెడ్డి | భర్త సుబ్బారెడ్డి 

చింతలచెరువు చింతలచిరుపు 
0. 36 తిరుపతయ్య 

తిరుపతయ్య | 321 | 19 | 320/ 28 | 320/23 పత్తి 
తండ్రి సుబ్బయ్య తండ్రి సుబ్బయ్య 

సర్కారు దెగెంపుడి చెన్నయ్య 
11 | 324/ 1 | 0.62 

| దెగెంపుడి చెన్నయ్య 

325 | 324 / 20 | 324 / 13 | 324 /10 | పత్తి 
పుంజ తండ్రితిమ్మయ్య | తండ్రితిమ్మయ్య 

సర్కారు గెంపుడి చెన్నయ్య |దెగెంపుడి చెన్నయ్య 
12 | 324 / 2 | 0.45 

324/ 10 | 324 / 30 | 324 / 20 | 271 
పుంజు తండ్రి తిమ్మయ్య తండ్రి తిమ్మయ్య 

సర్కారు దుగ్గింపుడి శ్రీనివాసరెడ్డి | దుగెంపుడి శ్రీనివాసరెడ్డి 
13 | 324/ 3 | 1.12 0 . 01 

324 / 20 | 324 / 30 | 324/ 30 | 271 
పుంజ తండ్రివెంకటరెడ్డి | తండ్రి వెంకటరెడ్డి 


286 


సర్కారు 


సర్కారు 


మిర్చి 


పుంజ 


| 13 


0. 14 


మిర్చి 


33 


0. 33 


| 12 |32412|0.45 2005| 0.14| తండ్రి తమ్మయ్య _ తండ్రితిమ్మయ్య 


ANDHRA PRADESH GAZETTE, March 13, 2020 


సర్కారు | 


14 | 325 | 0.86 


0. 08 


| 325/ 1 | 


324 


| 


326 | 325 /1 


పత్తి 


పుంజ 


సర్కారు 


16 | 326 / 1 / 2.27 


335 | 326 / 11 


| 326 / 13 | 325 


1 


334 


332 / 3 | 


332/3 | 336 


సర్కారు 
పుంజ 


333 /1 | 333 / 3 | 


333/ 3 


343 | 334 


మిర్చి 


దుగెంపుడి శీతయ్య | దుగెంపుడి శీతయ్య 
తండ్రిరామిరెడ్డి | తండ్రిరామిరెడ్డి 
దూదేకుల నాసరమ్మ దూదేకుల నాసరమ్మ 
భర్త సిలార్ భర్తసిలార్ 
వెన్నా వెంకటరెడ్డి | వెన్నా వెంకటరెడ్డి 
తండ్రి పెద్ద పేరయ్య | తండ్రి పెద్ద పేరయ్య 
వెన్నా వెంకటేశ్వరరెడ్డి | వెన్నా వెంకటేశ్వరరెడ్డి 
తండ్రి వెంకటయ్య | తండ్రివెంకటయ్య 
పాలెంనారాయణమ్మ | పాలెంనారాయణమ్మ 
భర్త నాగ శేషు భర్త నాగ శేషు 
దండా వెంకటేశ్వర్లు | దండా వెంకటేశ్వర్లు 
తండ్రి పెద్ద కోశయ్య | తండ్రిపెద్ద కాశయ్య 
కోలా పుల్లయ్య - కోలా పుల్లయ్య 
తండ్రికోటయ్య | తండ్రి కోటయ్య 
దండా వెంకటేశ్వర్లు | దండా వెంకటేశ్వర్లు 
తండ్రిచిన్న ఆవులయ్య | తండ్రి చిన్న ఆవులయ్య 
దండా సుబ్బారెడ్డి | దండా సుబ్బారెడ్డి 
తండ్రిపెద్ద కాశయ్య | తండ్రి పెద్ద కాశయ్య 
దండా సుబ్బారెడ్డి | దండా సుబ్బారెడ్డి 
తండ్రి పెద్ద కాశయ్య | తండ్రిపెద్ద కాశయ్య 
వెన్నా వెంకటేశ్వరరెడ్డి | విన్నా వెంకటేశ్వరరెడ్డి 


333 /1 


333 / 3 


343 


| 334 


18 | 334 | 1. 18 


334 /1 | 


332 


| 


333 | 335 


335 / 2 


19 | 335/2 | 0 . 50 


• 328 


| 335 / 30 | 335 / 1 


సర్కారు 
పుంజ 
సర్కారు 
పుంజు 
సర్కారు 
పుంజ 
సర్కారు 
పుంజు 


335 / 3 


20 | 35 / 3 | 0.45 


326 


335 / 32 | 335 / 22 


335 / 4 


21 | 335 /4 | 0. 95 


332 


| 335 / 30 


22 | 343 


1. 28 


సర్కారు 
పుంజ 


343 


343/ 3 


| 


330 


| 343/1 


| పుంజ |1.16 తండ్రి వీరారెడ్డి ఆ తండ్రి వీరారెడ్డి - 1 


మొత్తం విస్తీర్ణము 


జి . గంగాధరగౌడ్ 
స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) | 
పి . యస్ . వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు . 


- - X - - 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press, Vijayawada, www.apegazette . cgg . gov .in 


